అథ చత్వారింశోధా్యయః 
అర్జున కిరాత సంవాదము 
నందీశ్వర ఉవాచ। 


సనత్కుమార సర్వజ్ఞ లీలాం శృణు పరాత్మనః | భక్త 
వాత్సల్యసంయుక్తాం తద్దృఢత్వ విదర్చితమ్‌ || 1 


నివో%ప్యధ స్వభృత్యం వై గడేషయామాస న దుతమ్‌ | బాణాల్దె చ 
తదా తత్రారునో%పి సమగాత్తతః || 2 


ఎకసిన్‌ సమయే [పాప్తా బాణార్తం తధణార్శునా | అర్హునస్తం 
పరాభర్తృ్య్య స్వబాణం చాగహీత్తదా || 3 


గణః (ప్రోవాచ తం తతత కిమర్థం గృహ్యతే శరః | బాణశెవాస్మదీయో 
వె ముచ్యుతాం బుషిసత్తమః || 4 


ఇత్యుక్తస్తేన భిల్లస్య గణ న మునిసత్తమః | సోళర్లునశ్శంకరం 
స్మృత్వా వచనం చ తమబవీత్‌ || 5 


నందిశ్వరుడిటు పలికెను- 


ఓ సనత్కుమారా! నీవు సర్వజాడవు. పరమాత్మ యొక్క లీలను 
వినుము. ఈ లీలలో భకుల యందు శివునకు గల దృఢమగు 
(ఎమ నిండియున్నది (1). అపుడా శివుడు బాణము కొరకై తన 
అనుచరుని వెంటనే పంపెను. అపుడచటకు అర్హునుడు కూడా 
చేరెను (2). బాణము కొరకై శివానుచరుడు మరియు అర్జునుడు 
అచటకు ఏకకాలములో చేరిరి. అర్హునుడాతనిని గద్దించి అపుడు 
తన బాణమును స్వీకరించెను (3). అపుడా శివకింకరుడిటు 
పలికెను: ఓ మహరీ! ఈ బాణము మాది. నీవు దానిని ఏల 
తిసుకొనుచున్నావు? దానిని విడిచిపెట్టుము (4). ఆ భిల్ల ప్రభుని 
అనుచరుడు ఇట్లు పలుకగా, మహర్షియగు అర్జునుడు శంకరుని 
స్మరించి ఆతనితో నిట్లు పలికెను (5). 


అర్హున ఉవాచ | 


అజ్ఞాత్వా కిం చ వదసి మూర్దోోసి త్వం వనేచర | బాణశ్చ మోచితో 
మే%ద్య త్వదీయశ కథం పునః || 6 


రేఖారూపం చ పిచ్చాని మన్నామాంకిత ఏవ చ | త్వదీయశ కథం 
జాతస్స్వభావో దుస్త్వజస్తవ || 7 


అర్హునుడిట్లు పలికెను- 


ఓ వనచరా! నీవు తెలియకుండగా ఏదియో మాటలాడు చున్నావు. 
నీవు మూర్పుడవు. నేను ఇప్పుడే బాణమును ప్రయోగించి 
యుంటిని. ఆ బాణము నీది ఎట్లు అగును? (6). దీని రేఖారూపము 
మరియు పిచవయముల మె-సో పురు వాసియుస్నది, ఇది-నది' ఎటు 
అగును? నీవు నీ స్వభావమును విడనాడలేకపోతివి (7). 


నందీశ్వర ఉవాచ । 


ఇత్యేవం తద్వచశ్చుత్వాా విహనస్య స గణ శ్వరః | అర్థునం 
బుషిరూపం తం భిలో వాక్యము పాదదే || 8 


తాపస శూయతాం రే త్వం న తపః క్రియతే త్వయా | వేషతశ్చ 
తపస్వీ త్వం న యథార్తం ఛలాయతే || 9 


తపస్వీ చ కథం మిథ్యా భాషతే కురుతే నరః | నైకాకినం చ మాం 
త్వం చ జానీహి వాహినీ పతిమ్‌ || 10 


బహుభిర్వునభిల్లైెశ్చు యుక్తస్స్వామీ స ఆసతే | సమర్దస్సర్వథా 
కర్తుం నిగ్రహానుగ్రహౌ పునః || 11 


వర్తతే తస్య బాణోయం యో నీతశ్చ త్వయా%ధునా | అయం 
బాణశ్చ తే పారే న స్రాస్యతి కదాచన || 12 


తపఃఫలం కథం త్వం చ హాతుమిచ్చసి తాపన | 
చౌర్యాచ్చలార్ద్యమానాచ] విస్మయాత్సుత్యభంజనాత్‌ || 13 


తపసా క్షీయతే సత్యమేత దేవ మయా శుతమ్‌ | తస్మాచ్చ 
తపసస్తేద్య భవిష్యతి ఫలం కుతః || 14 


తస్మాచు ముచ్యతే బాణాత్‌ కృతఘ్నస్త్వుం భవిష్యసి | మమైవ 
స్వామినో బాణస్తవార్దె మోచితో ధువమ్‌ || 15 


శతుశ్చ మారితస్తేన పునర్చాణశ్చ రక్షితః | అత్యంతం చ 
కృత ఘ్న్టో%సి తపో%శుభకరస్తథా || 16 


సత్యం న భాషసే త్వం చ కిమతసిిదిమిచ్చసి | ప్రయోజనం 
చేద్చాణ న స్వామీ చ యాచ్యతాం మమ || 17 


ఈ దృశాంశృ బహూన్‌ బాణాంస్తదా దాతుం క్షమస్స్వుయమ్‌ | రాజా 
చ వర్తతే మే%ిద్య కిం త్వేవం యాచ్యతే త్వయా || 18 


ఉపకారం పరిత్యజ్య హ్యపకారం సమీహాసే | నైతద్వుక్తం 
త్వయాద్ర్యైవ క్రియతే త్యజ చాపలమ్‌ || 19 


ఇత్యేవం వచనం తస్య శ్రుత్వా పార్టోర్తునస్తదా | కోధం కృత్వా 
నివం స్మృత్వా మితం వాక్వమథా(బవీత్‌ || 20 


నందిశ్వరుడిట్లు పలికెను- 


గణాధ్యుక్షుడగు ఆ భిల్లుడు బుషిరూపములోనున్న అర్హునుని ఆ 
మాటలను విని ఆతనితో నిబ్లనెను (8). ఓరీ తాపసా! వినుము. 
నీవు తపస్సును చేయుట లేదు. నీవు తాపనవేషమును 
దాల్పియున్నావు. ఇది వాస్తవము కాదు. నీవు మోసగాడివి (9). 
తపశ్శాలియగు వ్యక్తి అసత్యమునేల పలుకును? నేను ఒంటరినని 
తలంచుకుము. నెను సైన్యాధ్యక్షుడనని యరుంగుము (10). మా 
(ప్రభువు అనేకమంది వనవాసులగు భిల్లులతో గూడి యున్నాడు. 
ఆయన దండించుటకు గాని, అనుగహంచుటకు గాని అన్ని 
విధములుగా సమర్దుడు (11). ఇపుడు నీవు ఇచటనుండి తీసిన 
బాణము ఆయనది. ఆ బాణము నీవద్ద చాలసేపు ఉండబోదు (12). 
ఓ తాపసా! నీవు తపఃఫలమును వ్యర్ధము చేసుకొనుటకు ఏల 
యతించుచున్నావ? ఇతరుల నసాత్తును అపహరించుట, 
మోసముచే ఇతరుల పీడించుట, గర్వించియుండుట మరియు 
సత్యమును విడనాడుట (13) అను వాటిచే తపస్సు క్షీణమగునని 
నేను వినియున్నాను. ఇది యథార్గము. కావున ఇపుడు నీ 


తపమస్సునకు ఏమి ఫలము లభించును? (14) నీవు ఆ బాణమును 
తీసుకున్నచో తపఃఫలమునుండి వంచితుడై కృతఘుడవు 
కాగలవు. ఆ బాణము నా స్వామిది మా[తమే యగును. ఆయన 
నిన్ను రక్షించుట కొరకై దానిని ప్రయోగించినాడు. ఇదినిశ్వయము 
(15). ఆయన ఈ బాణముతో శత్రువును సంహరించుట మాత్రమే 
గాక, బాణము కూడ భదముగనుండు నట్లు చేసినాడు. నీవు 
మిక్కిలి కృతఘ్నుడవు. మరియు నీవు తపస్సును చేయుచూ 
అశుభము నాచరించుచున్నావు (16). నీవుసత్వమును పలుకుట 
తదు. ఈ తపము: వలన. నీవు: ఎట సిదిని కోరుచదున్నావ? సక 
బాణముతో పని యున్నచో, మా ప్రభువును యాచించుము (17). 
ఆయన ఇట్టి అనేక బాణములను నీకు స్వయముగా ఈయ 
సమర్పుడు. మా ప్రభువు ఇపుడు ఇచటనే యున్నాడు. నీవు ఇట్లు 
నన్ను యాచించుటకు కారణమేమి? (18). నీవు ఉపకారమును 
విడనాడి అపకారమును చేయ గోరుచున్నావు. నీవీనాడు చేయ 
బూనిన పని యోగ్యమైనది కాదు. ఈ చాపల్యమును విడదనాడుము 
(19). ఆతని ఈ మాటలను విని అపుడు కుంతీపుుతుడగు 
అర్జునుడు కోపించి శివుని స్మరించి, తరువాత మితముగా నిట్లు 
పలికెను (20). 


అర్హున ఉవాచ | 


శృణు భిల్ల ప్రవక్ష్యామి న సత్యం తవ భాషణమ్‌ | యథా జాతిస్తథా 
త్వాం చ జానామి హి వనౌెచర || 21 


అహం రాజా భవాన్‌ చౌరః కథం యుద్ద(పయుక్తతా | యుద్దం మే 
సబలైః కార్యం నాధమైరి కదాచన || 22 


తస్మాతే చ తథా స్వామీ భవిష్యతి భవాదృశః | దాతారశ్చ వయం 
పోకాశౌరా యూయం వనేచరాః || 23 


కథం యాచ్యో మయా భిల్లరాజ ఏవం చ సాంప్రతమ్‌ | త్వమేవ 
యాచసే నైవ బాణం మాంకింవనచర || 24 


దదామి తే తథా బాణాన్‌ సంతి మే బహువో (ధువమ్‌ | రాజా చ 
[గ్రహణం చైవ న దాస్యతి తథా భ**వేత్‌ || 25 


కిం పునశ్చ తథా బాణాన్‌ ప్రయచ్చామి వనేచర | యది మే యా 
చికీర్షా సాత్కధథం నాగమ్వ్యతే%ధునా || 26 


యయాగచ్చత్తు తే భర్తా కిమర్గం భాషతేధునా | ఆగత్య చ మయా 
సారం జిత్వా యుద్దే చ మాం పునః || 27 


నీత్వా బాణమిమం భిల్ల స్వామీ తే వాహినీ పతిః | నిజాలయం 
సుఖం యాతు విలంబః క్రియతే కథమ్‌ || 28 


అర్హునుడిట్లు పలికెను- 


ఓ భిల్లా! చెప్పెదను వినుము. నీ వచనములు సత్యదూరములు. 
ఓ వనేచరా! నీవు నీ జాతికి తగినట్లు ప్రవర్తించుచున్నావు. నీ 
స్వభావమును నేను ఎరింగితిని (21). నేను రాజును. నీవు 
చోరుడవు. నేను నీతో యుదమును చేయుట ఎట్లు ఘటిల్లును? 
నేను బలవంతులతో మాత్రమే యుద్ధమును చేసెదను. 
అధములతో ఎన్నడైననూ చేయను (22). నీ ప్రభువు కూడ 
నీవంటి వాడే అగును కాబోలు! మేము దాతలమని చెప్పబడినది. 
వనచరులగు మీరు చోరులు (23). ఇపుడు నేను భిలరాజాను 
ఏమని యాచించ వలెను? ఓ వనే చరా! నీవే నన్ను బాణము 
కొరకు యాచించుట లేదా? (24). మరియు నేను నీకు బాణముల 
నిచ్చెాదను. నా వద నిశ్వయముగా చాల బాణములు గలవు. రాజు 
వస్తువులను ఇచ్చునే గాని ఎన్నడునూ తిసుకొనడు (25). ఓ 
వనేచరా! ఈ ఒక్క బాణమేల? ఇంకనూ అనేక బాణముల 
నిచ్చాదను. కానీ నీ ప్రభువు ఇచటకు రావలయును. నీవు ఇంకనూ 
ఇచటనే ఉన్నావేల? వెళ్ళుము. నాతో యుద్ధమును చేయు కోరిక నీ 
(ప్రభువునకు ఉండునా? నీవు ఇచట బహువచనములనేల 
పలుకుచున్నావు? నీ ప్రభువు ఇచటకు వచ్చి యుద్దములో నన్ను 
జయించవలెను (26, 27). ఆ పెన సైన్యాధ్యక్షుడగు నీ భిల్ల 
(ప్రభువు ఈ బాణమును స్వీకరించి సుఖముగా తన ఇంటికి 
వెళదగును. నీవింకనూ విలంబము చేయుచున్నావేమి? (28) 


నందీశ్వర ఉవాచ | 


మహాశ్వర కృపా[పాప్త సదృల స్యార్గునస్య హి | ఇత్యేతద్వచనం 
శుత్వా భిల్లో వాక మధా [బవీత్‌ || 29 


నందిశ్వరుడిట్లు పలికెను- 


మహెశ్వరుని అనుగహముచే పాందబడిన గొప్ప బలముగల 
అర్హునుని ఈ మాటను విని, తరువాత భిల్లుడిట్లు పలికెను (29). 


భఖల్ల ఉవాచ | 


అజ్లోసి త్వం బుషిర్నాసి మరణం ప్వీహసే కథమ్‌ | దేహి బాణం 
సుఖం తిష్ట త్వన్యథా కేశభాగ్సవేః || 30 


భిల్లుడిట్లు పలికెను- 


నవు తజ్జానివఏి. నపవుభుపిని కావు నెపు మురణమునెల 
కోరుచున్నావు? బాణమునిచ్చి సుఖముగా నుండుము. లేనిచో 
కష్టముల పాలగుదువు (30). 


నందీశ్వర ఉవాచ | 


ఇత్యుక్రస్తేన భిలేన శివసచ్చుక్తి శోభినా | గణ న పాండవస్తం చ 
(వాహ స్మృత్వా చ శంకరమ్‌ || 31 


నందిశ్వరుడిట్లు పలికెను- 


శివుని గొప్ప శక్తిచే ప్రకాశించే ఆ బిల్లుడిట్లు పలుకగా, అర్జునుడు 
శంకురుని స్మరించి భిల్లరూపములోనున్న ఆ గణాధ్యక్షునితో 
నిటనాను (31). 


అర్హున ఉవాచ | 


మద్వాక్యం త్త్వతో బిల్ల శృణు త్వం చ వనేచర | ఆగమిష్యుతి తే 
స్వామీ దర్శయిష్వే ఫలం తదా || 32 


న శోభ**తే త్వయా యుధం కరిష్యే స్వామినా తవ | ఉపహాసకరం 
జయం యుద్దం సింహ శృగాలయోః || 33 


శుతం చ మద్వచసే% ద్వదక్ష$సి త్వం మహాబలమ్‌ | గచ్చ స్వ 
స్వామినం భిల్ల యధెచ్చసి తథా కురు || 34 


అర్హునుడిట్లు పలికెను- 


ఓ భిలా! వనచరా! నా వాక్యమును విని సారమును [గహించుము. 
నీ ప్రభువు రాగానే, నీ ఈ మాటల ఫలమును అప్పుడు 
చూపించెదను (32). నేను నీతో యుదమును చేయుట శోభిల్లదు. 
నీ [ప్రభువుతో యుద్ధమును చేసెదను. సింహమునకు, నక్కకు 
మధ్యలో యుద్దము అపహాస్యము పాలగును (33). నీవు నా 
పలుకులనిప్పుడు వినియున్నావు. నా గొపు బలమును 
చూడగలవు. ఓయి బిల్లా! నీ ప్రభువు వద్దకు పొమ్ము. నీకు నచిన 
విధముగా చేసుకొనుము (34). 


నందీశ్వర ఉవాచ | 


ఇత్యుకస్తు గతస్త్మత భిల్లః పార్దేన వై మునే | శివావతారో య[త్రాస్తే 
కిదాతో వాహినీ పతిః || 35 


అధార్హునస్య వచనం భిల్లరాజాయ విస్తరాత్‌ | సర్వం 
నివేదయామాన త సైశప్మ భిల్ల పరాత్మనే || 36 


స కిరాతేశ్వర శ్‌ర్తుత్వా తద్వుచో హరమాగతః | ఆ జగామ 
స్వస్తన్యేన శంకరో భిల్ల రూపధ్యుక్‌ || 37 


అర్హునశ్చ తదా సేనాం కిరాతన్య చ పాండవః || దృష్టా గృషీత్వా 
సశరం ధనుసృృమ్ముఖ ఆయ, || 38 


అధో కిరాతశ్చ పునః గ్రేషయామాస తం చరమ్‌ | తన్ముఖేన జగౌ 
వాక్యం భారతాయ మహాత్మనే || 39 


నందిశ్వరుడిట్లు పలికెను- 


ఓ మహర్షీ! అర్హునుడిట్లు పలుకగానే ఆ భిల్లుడు సైన్వాధ్యక్షుడగు 
కిరాతుని రూపములో శివుడు అవతరించియున్న సలమునకు 
వెళ్లాను (35). అపుడాతడు భిల్లరాజా రూపములో నున్న 
పరమాత్మకు అర్జునుని వచనములన్నిటినీ విస్తరముగా చెప్పును 
(36). ఆ కిరాతప్రభువు ఆ మాటలను విని అనందమును 
పొందెను. భిల్లరూపములో నున్న శంకరుడు తన సైన్యమును 
దోడ్కొని అచటకు విచ్చేసెను (37). పాండు పత్రుడగు 
అర్హునునడపుడు కిరాతుని సేనను గాంచి ధనుర్పాణములను 
చేతబట్రి ఎదురేగెను (38). అపుడు కిరాతరాజు మరల ఆ సేవకుని 
భరతవంశజుడు, మహాత్ముడునగు అర్జునుని వద్దకు పంపించి, 
అతని ముఖము ద్వారా ఈ వాక్యములను చెప్పంచెను (39). 


కిరాత ఉవాచ | 


పశ్య సైన్యం తపస్వింస్వ్వం ముంచ బాణం వజాధునా | మరణం 
స్వల్ప కార్యార్లం కథమిచ్చసి పాంప్రతమ్‌ || 40 


(భాతరస్తవ దుఃఖార్తాః కల|తం చ తతః పరమ్‌ | పృథివీ 
హస్తతస్తేేద$ యాస్య తీతి మతిర్మమ || 41 


కిరాతుడిట్లు పలికెను- 


ఓ తపస్వీ! నీ వీ సెన్వమును చూడుము. బాణమును విడిచిపెట్టి 
ఇప్పుడే వెళిపామ్ము. చిన్న పని కొరకు ఇపుడు మరణమునే 
కోరెదవు? (40). నీ సోదరులు దుఃఖముచే పీడింపబడెదురు. నీ 
బార్య అంతకంజె అధికముగా దుఃఖితురాలగును. నీవు అట్లు 
చేయనిచో రాజూ భష్టుడవగుదువని నాకు తోచుచున్నది (41). 


నందిశ్వర ఉవాచ | 


ఇతుకం పరమేశేన పార్తదార్త్య పరీక్షయా | సర్వథారున రక్షార్తం 
ధృతరూుణ శంభునా || 42 


ఇతుకస్తు తదాగత్వ సగణ శృంకరస్వ తత్‌ | విస్తరాదగాతమఖిల 
మర్గునాయ న్యవేదయత్‌ || 43 


తచ్‌ర్చుత్వా తు పునః [ప్రాహ పార్థస్తం దూతమాగతమ్‌ | వాహినీ 
పతయే వాచ్యం విపరీతం భవిష్యతి || 44 


యద్యహం చైవ తే బాణం యచ్చామి చ మదీయకమ్‌ | కులస్య 
దూషణం చాహం భవిష్యామి న సంశయః || 45 


భాతరశెవ దుఃఖార్తా భవంతు చ తథా ధువమె | విద్యాశ్చ 
నిష్పలా మే న్యు స్తస్మాదాగచ వై ధువమ్‌ || 46 


సింహశ్చెవ శృగాలద్వా భీతో నైవ మమా శ్రుతః తథా వనే చరా 
దాజా న బిభేతి కదాచన || 47 


ఇత్యుక్తస్తం పునరత్వా స్వామినం పాండవేన సః | సర్వం 
నివేదయామానస తదుక్తం హి విశేషతః || 48 


అథ సో %పి కిరాతాహ్వో మహాదేవస్ప్ససైన్యకః | తచ్‌ర్చుత్వా 
సైెన్యసంయుక్తో హ్యర్హునం చాగమత్తదా || 49 


ఇతి వీ శివమహాపురాణ శతరుదసంహితాయా కిరాతారున 
సంవాదో నామ చత్వారింశో% ధ్యాయః (40). 


నందీశుడిట్లు పలికెను- 


అన్ని విధములుగా అర్హునుని రక్షించుటకై అవతరించిన 

పరమేశ రుడగు శంభుడు పార్పుని దృఢదీక్షను పరీక్షించుటకై 
ఇట్లుపలికెను (42). శంకరుడిట్లు చెప్పగానే శంకరుని అనుచరుడు 
అర్హునుని వద్దకు వచ్చి ఆ వివరములనన్నిటినీ ఆతనికి 
విన్నవించెను (43). ఆ సందేశమును విని అర్హునుడు తన వద్దకు 
వచ్చిన దూతతో మరల ఇట్లనెను: మీ సేనాధ్యక్తునకు చెప్పుము 
అంతా విపరీతము కాగలదు (44). నేను నీకు నా బాణము 
నిచ్చినచో, నేను నా కులమును చెడగొటిన వాడనగుదును దీనిలో 
సందేహము లేదు (45). నా సోదరులు దుఃఖపీడితులైనచో 
అగుదురు గాక! కాని నా విద్యలు వ్యర్తమగుట నాకు సమ్మతము 
కాదు ఇది నిశ్చయము. కావున రమ్ము (46). సింహము నక్కవలన 
ఎన్నడైననూ భయపడదని నేను వినియున్నాను. అదే విధముగా 


రాజు వనచరుని వలన ఎన్నటికీ భయపడడు (47). అర్హునుడిట్లు 
పలుకగా ఆ అనుచరుడు మరల తన ప్రభువు వద్దకు వెళి 
అర్హునుని వచనములను జాగరూకతతో సర్వమును విన్నవించాను 
(48). అపుడు కిరాతరూపములో నున్న మహాదేవుడు ఆ మాటలను 
విని తన సైన్యముతో గూడి అర్హునునిపై దండెతైను. (49). 


శ్రీ శివమహాపురాణములోని శతరుదసంహితయందు కిరాతార్తున 
సంవాదమనే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40). 


